హృదయాన్ని కదిలించే కథ 





హృదయాన్ని కదిలించే కథ 








సురేష్‌ వేగంగా కారు నడుపుతున్నాడు. వెనుకసీటులో పెద్దమామయ్య, 
అమ్మ కూర్చుని వున్నారు. ఇద్దరి ముఖాలు విచారంగా వున్నాయి. ఎవరి 
మధ్యా మాటల్లేవు. ఆకాశంలో అక్కడక్కడ విసిరెసినట్లుగా వున్న తెల్లని 
మబ్బులు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా 
వున్నాయి. అప్పుడప్పుడే వేడెక్కుతున్న గాలి లోపలికి దూసుకువస్తూవుంది. 
మామయ్య ఆలస్యంగా రావడంతో ప్రయాణం ఆలస్యమైంది. వూర్లో 
అందరూ ఎదురు చూస్తుంటారు. ఎంత తొందరగా పని ముగిస్తే అంత 
తొందరగా తిరిగి రావచ్చు. 

సురెష్‌ ఆలోచనలన్నీ కర్నూల్లోని ఇంటి చుట్టూరానే వున్నాయి. 
పదిసెంట్ల న్ఫలం. ఐదు సెంట్లలో ఇళ్ళుకల్ట్‌ ముందంతా తోట 
పెంచుకున్నారు. ఒకప్పుడు వూరిబైటి ఆ ప్రదేశం ఇప్పుడు అత్యంత ఖరిదైన 
ప్రాంతంగా మారింది. ఇంటిపక్కనె మరో పది సెంట్ల స్థలం సత స 
ఖాళీగా వుంది. ఒక బిల్డర్‌ కన్ను ఆ ప్రదేశంపై పడింది. ఖాళీస్థలం కొనుగోలు 
చెసి రమేష్‌ వాళ్ళమ్మకు బేరం పెట్టాడు. డబ్బుతో పాటు ఒక ఇల్లు కూడా 
ఇస్తానన్నాడు. SA ఆమె అమ్మడానికి ఒప్పుకోలేదు. దాంతో హైదరాబాదులో 
వుంటున్న సురేష్‌కి కళ్ళు తిరిగేలా మరికొంత మొత్తం ఆఫర్‌ చేస్తూ ఒత్తిడి 
పెంచాడు. 

సురేష్‌ ఇళ్ళు అమ్ముదామని అమ్మని అడిగితే “రేయ్‌... కన్నా... 
ఇది మీ నాన్న, నేను ఎంతో కష్టపడి కట్టుకున్న కలల ఇళ్ళురా.... తినీ 


డా.ఎం. హరికిషన్‌ 3 











' "తినక పైసా పైసా దాచిపెట్టుకుని, బ్యాంకులో అప్పు తెచ్చుకుని, మాకు 






సలం 


ష్టమైన దీతిలో కట్టుకున్నాం. దీనిచుట్టూ ఎన్ని జ్ఞాపకాలు అల్లుకొని - 
వున్నాయో నీకర్థం గాదు. ఇందులోని అణువణువులో మీ నాన్నే కనిపిసాడు. 
Bio Boies ని యిష్టం. కానీ నేనున్నంతవరకు దీనిని అమ్మమని మాత్రం 
అడుగొద్దు” అంటూ మొండికేసింది. ఎంత చెప్పినా విన్లేదు. అట్లా రెండు 
నెలలు గడిచిపోయాయి. ఎటువంటి ఆదాయాన్ని ఇవ్వక వ్యర్థంగా వున్న 
ఖాలీ స్థలం, పాడుబడిన ఇంటి గురించి అమ్మ అట్లా పట్టుబట్టడం 
అతనికెమాత్రం నచ్చలెదు. ఇప్పటికే చాలా నష్టపోయాననుకున్నాడు. ఈ 
సారి ఎట్లాగైనా సరే అమ్మను ఒప్పించాలని రెండురోజులు సెలవుపెటి 
హైదరాబాదునుండి వచ్చాడు. కానీ అనుకోనిది జరిగి ఇట్లా పాణ్యం 
బైలుదేరాల్సి వచ్చింది. ORS చాలా అసహనంగా వుంది. “dS... ఛ... 
ఇప్పుడే జరగాల్నా” అని అనేకసార్లు గొణుక్కున్నాడు. తిరిగి వెళ్ళాక 
గొడవపడయినా సరె అమ్మను ఒప్పించాలనుకుంటూ టైం చూసుకున్నాడు. 
పన్నెండవుతూ వుంది. రోడ్డుకి రెండువైపులా గమనించాడు. చిన్నచిన్న 
డాబాలు వెనక్కి పరుగెడుతున్నాయి. 

“మామా... అక్కడికి వెళ్ళాక భోజనం అదీ కష్టం. ముందే తిని 
వెళదాం” అన్నాడు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. మామ ఒక్క క్షణమాగి 
తలూపాడు. ఒక మంచి డాబా కనబడగానే సురెష్‌ కారు పక్కకు తీసుకెళ్ళి 
ఆపాడు. 

సురెష్‌, పెద్దమామ కిందికి దిగారు. అమ్మ లోపలెవుంది. “నాకు 
ఆకలిగా లేదు. మీరు వెళ్ళండి” అంది. ముఖం అవతలివైపుకి తిప్పుకుని 
వుంది. ఆమె ముఖంలో ఏ భావాలూ తెలియడం లేదు. “అమ్మా.... అక్కడి 
పరిస్థితి ఎట్లుంటాదో, ఎంత సేపవుతాదో... కాస్త తింటే మెలుగదా” 
అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. “ఛ.... ఛ... వెధవ సెంటిమెంట్లు. 
కొంచం గూడా అర్ధం చనుకోరు” అసి లోపల్లోపల గొణుక్కుంటూ డాబా 








4 BDI స్పర్శ 








కకీ. మధ్య సిమెంటు సరిగ్గా లేకపోవడంతో చాలా ఇటుకలు రాలి 

కింద పడుతున్నాయి. ఒక మేస్త్రీ గోడను మరలా సరిచేయడం కోసం 
వాటిన్నటీని కుప్పచేసి సిమెంటు కలుపుతున్నాడు డాబా ముందు కుర్చీలలో 
కూర్చున్నారు. 

సర్వర్‌ వచ్చాడు. ఏమి కావాలన్నట్టు మామ వంక చూశాడు సురెష్‌, 
“ఏదో ఒకటి” అన్నాడు వినిపించీ వినిపించనట్లుగా. సురెష్‌ కాస్త ఆలోచించి 
దాల్‌, రోటీ, ఎగ్‌బుర్లు ఆర్జరిచ్చాడు. మామ ఏదో ఆలోచిస్తూ, కోడి గెలికినట్లు 
గెలుకుతూ, బలవంతంగా ఓ మూడు రోటిలు తిన్నాడు. సురేష్‌ కూల్‌డ్రింక్‌ 
తెప్పించుకొని తాగుతూ కడుపునిండా తిన్నాడు. 

ప్రయాణం మళ్ళా మొదలైంది. సురెష్‌ హెడ్‌ ఫోన్స్‌ తీసుకొని 
తగిలించుకున్నాడు. చెవుల్లో శబ్దాలు రిథమిక్‌గా మోగుతున్నాయి. 
గంటకంతా పాణ్యం చేరుకున్నారు. చిన్నమామ ఇళ్ళు aapoG& దగ్గరె. 
చాలాసార్లు వచ్చాడు. దాంతో నెరుగా ఆ సందులోకి తిప్పాడు. అప్పటికే 
అక్కడికి కొందరు చెరుకున్నారు. కారాపగానే అంతా వడివడిగా చుట్టూ 
మూగారు. చిన్నమామ కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. సురెష్‌ కారుదిగి 
తాళం తీసుకొని డిక్కీ తెరిచాడు. 

చిన్నమామ లోపలికి చూసి ఎక్కిళ్ళు పెడుతూ పెద్దగా ఏడ్వసాగాడు. 
అమ్మ, పెద్దమామ అతనితో గొంతు కలిపారు. కొందరు వచ్చి ఓదార్పుగా 
వాళ్ళను పట్టుకున్నారు. కారు డిక్కిలో ప్రశాంతంగా... ఈ లోకంతో 
సంబంధం లేనట్లుగా, మూసుకున్న కళ్ళతో, పచ్చని ముఖంతో సురేష్‌ 
వాళ్ళ అమ్మమ్మ హాయిగా నిదురపోతున్నట్లుగా వుంది. ఆమె ఎత్తు చాలా 
తక్కువ. దాంతో డిక్కీలో సరిగ్గా సరిపోయింది. వూరివాళ్ళు కొందరు వచ్చి 
Bhs వున్న అమ్మమ్మ శవాన్ని జాగ్రత్తగా కిందకి Hod ఇంటి ముందుకు 
చేర్చారు. 


డా.ఎం.హరికిషన్‌ 5 








a స్వ! నిన్న రాత్రి వరకూ మామూలుగానే మాతో మాట్లాడుతూ 
Keds ఎప్పుడూ ఆరుకల్లా లేచేది. అట్లాంటిది ఏడయినా వులుకూ ' - 
లేదు, పలుకూ లేదు. కుదిపిచూస్తే ఇంకేముంది నిద్రలో ఎప్పుడు ప్రాణం 
విడివిందో ఏమో సురెష్‌ వాళ్ళమ్మ కళ్ళు తుడుచుకుంటూ అక్కడివారికి 
చెబుతూ వుంది. అమ్మమ్మకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. తాతయ్య 
చనిపోయాక కొడుకుల దగ్గర చెరి ఆర్నెళ్ళు వుంటూవుంది. చిన్న కూతుర్ని 
చూడక చాలా రోజులైందని నెలకింద వచ్చింది. రేపో, ఎల్లుండో తిరిగి 
కొడుకు దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో ఇట్లా జరిగింది. 

సురెష్‌ నెమ్మదిగా చిన్నమామ దగ్గరికి వెళ్ళీ “ఏర్పాట్లన్నీ అయినాయా” 
అనడిగాడు. 

“అక్క విజయవాడ నుంచి రావాలి గదా.... ఎంత సేపవుతుందో... 
ఏమో.... అందుకే ఎవరికీ ఇంకా చెప్పలే” అన్నాడు. 

సూర్యాస్తమయానికంతా సమాధి చేయడం పూర్తి కావాలి. లేకపోతే 
రాత్రంతా... ఇక్కడే... శవాన్ని చూస్తూ.... ఆ ఆలోచన నచ్చలేదు WHE. 

పెద్దమ్మకు ఫోన్‌ చేశాడు. “ఇంకో మూడు గంటలు పడుతుంది” 
అని సమాధానం వచ్చింది. టెం చూసుకున్నాడు. ఐదు లేదా ఆరుకంతా 
ఖచ్చితంగా చేరుతుంది. ఎండాకాలం కాబట్టీ ఏడుదాకా చీకటి పడదు. 
వచ్చేలోపు సిద్ధంచేసి వుంచితే రావడం రావడం చివరి చూపు చూపించి 
పాడెను పైకెతొచ్చు. శ్మశానం చాలా దగ్గరే. మైన్‌ StH దాటితే చాలు. 
పావుగంటలో చేరుకోవచ్చు. 

చిన్నమామ వంక చూశాడు. చాలా విచారంగా ఒకమూల కూర్చుని 
కళ్ళు తుడుచుకుంటున్నాడు. కొన్ని సమయాల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు 
అని ఏమీ వుందడు. ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే మిగతావాళ్ళు 
అనుసరిస్తారంతే. ఇది కూడా అట్లాంటి సందర్భమే. అందుకే చిన్నమామ 
దగ్గరికి వెళ్ళి “మామా... పెద్దమ్మ వచ్చేలోగా అన్ని సిద్ధం చేసేద్దాం. వూరోళ్ళకు 








6 జీవన స్పర్శ 







డా సాయ 38% సమాధి చేస్తున్నామని కబురంపించు. కారుంది గదా... 


ai న వ్వరా... . దాసరోన్ని పట్టుకొద్దాం” అన్నాడు. చిన్నమామ మౌనంగా లేచి 









a 


వూర్లో 'దాసరోన్ని కలిశారు. ఏమెం కావాలో లిష్టు రాసి “సార్‌... 
మీరివస్నీ తెచ్చెలోగా నెను మీ ఇంటిదగ్గరికి పోయి పాడె తయారు చెస్తాను. 
ముఖ్యంగా మొదట కట్టెలు శృశానానికి పంపమని చెప్పండి. నేను పోతా 
పోతా కాపరికి దించుకోమని చెప్పిపోతా. వాడు అన్నీ పద్ధతిగా అమర్చి 
వుంచుతాడు అన్నాడు. 

వాళ్ళు మొదట కట్టెల అంగడికి చేరుకున్నారు. బండిమీద కట్టెలు 
పంపియ్యమని చెప్పి సుర్‌ డబ్బులియ్యబోతుంటే చిన్నమామ వద్దంటూ 
చేయి పట్టుకుని ఆపాడు. 

“ఏం మామా.... ఎవరిస్తే ఏం” అన్నాడు సురేష్‌, 

“తల్లికి చివరి ఖర్చుగూడా పెట్టుకోకుంటె ఎట్లరా.... నువ్వు ఎక్కడా 
జేబులో చేయి పెట్టొద్దు” అన్నాడు చిన్నమామ. 

సురేష్‌కు నవ్వు వచ్చింది. ఆపుకున్నాడు. 

వస్తువులన్నీ ఒకొక్కటీ తీసుకుంటూ, కనబడిన వాళ్ళందరికీ చెబుతూ, 
వాళ్ళని ఇంకొకరికి చెప్పమంటూ, కొందరికి ఫోన్లు చేస్తూ, ఇంటికి 
చేరుకున్నారు. 

అప్పటికే చాలామంది చేరుకున్నారు. 

ముసిలోళ్ళు కొందరు అమ్మమ్మనే చూస్తూ తదుపరి వంతు 
తమదేనెమో అని భయపడుతున్నారు. మరికొందరు ఇట్లాంటి సుఖమైన 
చావు తమకింకా రాలేదే అని కుమిలిపోతున్నారు. ఇంకోపక్క న్నానం, 
బట్టలు మార్చడంలాంటి పనులన్నీ అందరూ కలసి చేసేస్తున్నారు. మగవాళ్ళు 
దాసరి సలహాలతో పాడెను కడుతూ కుండలో పిడకలు వెసి నిప్పు రగిలిస్తూ 
వున్నారు. అంతిమ యాత్రకు అంతా సిద్ధం అయిపోతూ వుంది. పెద్దమ్మ 
రావడం ఒక్కటె మిగిలిపోయింది. 


డా.ఎం.హరికిషన్‌ 7 















ఇంకా ఒక గంట సమయముంది. సురేష్‌ ఈ తతంగం ఎప్పుడెప్పుడు, 
ంర్రవుతుందా, ఎప్పుడెప్పుడు కర్నూలు తిరిగి పోదామా అని వ 
ఎదురుచూస్తున్నాడు. ఆ ఏడుపులు చాలా విసుగ్గా వున్నాయి. ఊరివాళ్ళంతా 
ఒకరి తరువాత ఒకరు రాసాగారు. నెమ్మదిగా గుంపు పెరిపోతోంది. 
తవుతోగల Sonodo, అనుభవాలు, మంచితనం నిశబ్దంగా 
విప్పుకుంటున్నారు. ఒకరకమైన గంభీరతతో కూడి ప్రశాంతత. ఎవరి 
ఆలోచనల్లో వాళ్ళు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అప్పుడప్పుడు సన్నగా 
ఏడుపులు. సురేష్‌ తల విదిల్చి బజారులోకి పోయి టీ తాగి, కాసిని బిస్కట్లు 
తిని మళ్ళా వచ్చాడు. 

బంధువులు చాలామంది వస్తున్నారు. పుట్టింది, చిన్నప్పుడు 


ఎండాకాలం సెలవులంతా గడిపింది అమ్మమ్మ ఇంట్లోనే అయినా పెద్దయ్యాక 
ఆ వూరికి రావడం తక్కువయింది కాబట్టీ సంబంధాలు చాలా వరకు 
తగ్గిపోయాయి. చిన్నప్పుడు పరిచయమున్న స్నేహితులు, బంధువులు 
కళ్ళతోనే పలకరిస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు భుజమ్మీద చెయేసి 
తడుతున్నారు. సురేష్‌కు వాళ్ళెవరితోనూ మాట్లాడ్డం ఇష్టంలేక గంభీరంగా 
కూర్చున్నాడు. దాంతో ఎవరూ పెద్దగా మాటలు కలపడంలేదు. అంతలో 
ఒక ముసలామె నెమ్మదిగా దగ్గరికి వచ్చి సురెష్‌ను పట్టి పట్టి చూస్తా 
“నువ్వు రాములమ్మ కొడుకువి గదా” అంది. OR అవునన్నట్లుగా 
తలూపాడు. ఆమె ఆనందంగా “నెను మీ అమ్మమ్మకు వరుసకు చెల్లెల్ని 
అవుతాన. రెండిళ్ళ పక్కనె. చిన్నప్పుడు నువ్వు చాలాసార్లు మా ఇంటికి 
వచ్చేటోనివి. మా పశుల కొట్టంలో కోడెదూడలతో ఆడుకోడానికి, గుర్తుందా” 
అంది ఆవ్వాయంగా. 

సురేష్‌ పరిశీలనగా ఆమె వంకే చూశాడు. నెమ్మదిగా నడివయసులోని 
ఆమె రూపం కళ్ళముందు మెదిలింది. ఆమె అతని పక్కనే మంచానికి 


8 జీవన స్ప 


ah 








కనుకుంటూ కింద జారగిలబడి కూర్చుని ఆప్యాయంగా అతని చేయి + - 


2 IO. వదిలించుకోవాలనుకున్నా ఎందుకో వదిలించుకో Ss 
పోయాడు. ఆమె కన్నీళ్ళతో “పుణ్యాత్మురాలురా... మీ అమ్మమ్మ. క. 
బాధ పెట్టకుండా, మంచాన చేరకుండా వెళ్ళిపోయింది. అందరికి అట్లాంటి 
చావురాదు” అంది. ఆమె మనసులో ఏ జ్ఞాపకాలు కదలాడుతున్నాయో 
కళ్ళు మాటిమాటీకి ఊటబావులవుతున్నాయి. వణుకుతున్న ముడతలు 
పడిన ఆమె చేతుల్లోంచి ఏదో తెలియని భావం సురేష్‌ శరీరంలోనికి 
(ప్రవహిసూవుంది. 

“నువ్వంటే ఎంతిష్టమో తెలుసా మ్‌ అమ్మమ్మకి... చిన్నప్పుడే నాన్నను 
కోల్పోయావని” అంది గుర్తుచేసుకుంటూ. సురెష్‌కి ఒళ్ళు జలదరించింది. 
“రుకసారి DH జ్వరమొచ్చింది. పది రోజులు దాటినా వదల్లా. తిండి 
తినక ఎముకలగూడులెక్క అయి పోయినావు. పెద్ద డాక్టరుకి చూపిస్తే 
టైఫాయిడని తేలింది. అది మంచి పంటలకాలం. విషయం తెలిసి మీ 
అమ్మమ్మ గబగబా బట్టలు సర్గుకోని మీ వూరికి బైలుదేరింది. ఇట్లాంటి 
సమయంలో పోతే ఎట్లానే అని మీ తాత నెత్తీనోరూ కొట్టుకుంటుంటే 
పంట ముఖ్యమా... పిల్లోడు ముఖ్యమా.... పాపం. ఆడ చిన్నదొక్కతే ఒకపక్క 
ఉద్యోగం చేసుకుంటూ, మరోపక్క పిల్లోన్ని చూసుకుంటూ ఎన్ని అవస్థలు 
పడుతుందో ఏమో అని పరుగెత్తుకొని వచ్చింది” అంటూ ఆగింది. 

అంతలో ఆమె ముఖంలో తళుక్కున చిరునవ్వు మెరిసింది. “రేయ్‌.... 
సీకు తెలుసో లెదో... మీ అమ్మమ్మది చాలా ఒత్తయిన నల్లని రింగుల 
రింగుల జుట్టురా.... నాగుపాములా చాలా పొడవుగా వుండేది. చూస్తే 
ఎవరూ కళ్ళు తిప్పుకోలేరు. అదంటే ఎంతిష్టమో తెలుసా దానికి. ఎప్పుడూ 
బాగా నూనె రాసి, శుభ్రంగా దువ్వుకుంటూ, తలనిండా పూలు 
తురుముకుంటూ అద్దంలో చూసుకొని, చూసుకొని మురిసిపోయెది. ఒక్క 


డా.ఎం. హరికిషన్‌ 9 











: SS రాలినా గిలగిలలాడిపోయేది. అట్లాంటిది నీకు బాగు కాగానే మీ 
_ వూరి నుంచి సక్కగా శ్రీశైలానికి పోయి ఆ బంగారంలాంటి జుట్టునంతా | 
దేవునికి ఇచ్చేసి తళతళలాడే గుండుతో వూర్లో దిగింది. అది చూసి మీ 
తాత మొదలు కన్నబన్నవాళ్ళంతా తిట్టనతిట్టు తిట్టకుండా తిట్టనారు. ఐనా 
మీ అమ్మమ్మ మెరుస్తున్న కళ్ళతో నా మనవని ప్రాణాలకన్నా ఈ 
జుట్టెక్కువనా... వాడు అట్లాగే సల్లగావుంటె ఒకసారి గాదు వందసార్లయినా 
కొట్టంచుకుంటా నున్నగా అంది నోరారా నవ్వుతా” అనింది. 

అమ్మమ్మ తలవెనుక అంటించిన అగరబత్తుల వాసన నెమ్మదిగా 
ఒక్కొక్కరినె తాకుతూ ఆ ప్రదేశమంతా నిండిపోతావుంది. సురెష్‌ ఎంత 
వద్దనుకుంటున్నా జ్వరం వచ్చిన ఆ చిన్ననాటి రోజులు కళ్ళముందు 
కదలాడసాగాయి. నెమ్మదిగా జ్ఞాపకాల గట్లు SA చినుకులై, జడివానై, 
వరదై ముంచెత్తసాగాయి. మననంతా అమ్మమ్మ పరిమళాలతో 
నతరినోలగలద్‌ ఏదో BOA వచన: కళ్ళలోంచి నీటి చుక్క జారి 
భూమాతను పలకరించింది. చిన్ననాటి ఆనందపు జ్ఞాపకాల దొంతరలు 
విషాదాన్ని పెంచుతున్నాయి. మనసంతా స్పర్శ కోల్పోయిన అనుభూతి. 
నెమ్మదిగా లెచి బస్టాండ్‌ వైపు భారంగా అడుగులేశాడు. అంతవరకూ 
అపరిచతంగా కనబదిన వూరు బ్లాక్‌ అంద్‌ వైట్‌ చిత్రంగదా నెమ్మదిగా 
రంగులు సంతరించుకొని జీవం పోసుకున్నట్లుగా చాలా సుపరిచితంగా 
కనబడుతోంది. 

ఊర్లు తిరిగిన జట్కా ప్రయాణాలు, దారికిరువైపులా అందమైన 
నర్సరీలు, వూరి ముందరి చెరువు, గోడమీద వేలాడుతున్న ఫోటోలు, 
గూటిలోని పెద్ద రేడియో, అమ్మమ్మ తాతయ్యల ఆవ్యాయపు పలకరింపులు, 
స్నేహితులతో కలసి తిరిగి ముచ్చట్లు.... ఒకదానో ఒకటి కలసిపోతూ 
గుర్తుకు రానాగాయి. 


10 జీవన స్పర్శ 





గొడవ Drs అమ్మ మాటలు గుర్తుకు ON కొత్తగా కట్టంచిన 
ఇంటిముందు అమ్మ చెల్లెలిని ఎత్తుకుంటే నాన్న తనను ఎత్తుకుని అమ్మ 
భుజం చుట్టూ చేయివేసి గర్వంగా చూస్తూ దిగిన ఫోటో గుర్తుకువచ్చింది. 
సురేష్‌కు నిలబడే శక్తి సన్నగిల్లి పోతోంది. తిరిగివచ్చి చివరన ఒక కుర్చీలో 
కూర్చున్నాడు. 

అంతలో ఒక్కసారిగా ఏడుపులు మిన్నుముట్టాయి. చూస్తె పెద్దమ్మ. 
అప్పుడే వచ్చినట్టుంది. అంతవరకు ఆపుకున్న దుఃఖపు గట్లు మరలా ఒక్కసారి 
బ్రద్దలైనాయి. పెద్దమ్మకు తల్లి ముఖం చూపించి పాడె పైకి లెపారు. సురెష్‌లో 
ఏదో అవరాదధ భావన పెరిగిపోతోంది. కళ్ళు మాటిమాటికీ 
చెమ్మగిల్లుతున్నాయి. పైకి లేవబోయాడు. కడుపులో ఎక్కడో 
గెలికినట్లనిపించింది. ఒక్కసారిగా సునామీలా తన్నుకొని వచ్చింది. 
పరుగెత్తుకుంటూ ఒక మూలకు పోయాడు. పొద్దున్నుంచి తిన్నదంతా బైటకు 
వచేసోంది. 

అంతలో రెండు చల్లని చేతులు అతని చెవులను మూసి పట్టుకున్నాయి. 
చూస్తే చిన్న అమ్మమ్మ. 

ఆమెచల్లని చేతుల్లోంచి ఏదో తెలియని శక్తి సురేష్‌ శరీరంలోకి 
ప్రవహిస్తూ ప్రపంచాన్ని పట్టీ నడిపిస్తున్న ఒక విశ్వ మానవ (ము రహన్యాన్ని 
అవగాహన చేయిస్తూ వుంది. 

కాసెపటికి తేరుకున్నాడు. చూస్తే అప్పటికే వూరేగింపు సందు మలుపు 
తిరుగుతూ వుంది. పరుగెత్తుకుంటూ పోయి పాడె ఒక కొనను తన 
భుజమ్మీదకు అందుకున్నాడు. 





డా.ఎం. హరికిషన్‌ 11 


94410 32212 


